శేరభఖభార 


ఊటుకూరు రంగారావు 





హైదరాబాదు 


ప్రచురణ :48 


శరధార 
ఊటుకూరు రంగారావు 


తొలి ముద్రణ : 1964 
భారత సాహిత్య కళాపరిషత్‌, ఖమ్మం 


తెలంగాణ సాహిత్య అకాడమి 
ముద్రణ : మార్చి, 2019 


ప్రతులు : 1000 
వెల: ₹ 25.00 


అక్షరాలంకరణ : సవేరా గ్రాఫిక్స్‌, హైదరాబాద్‌. 


ముద్రణ : చరిత ఇంటెషన్‌, హైదరాబాద్‌. 


ప్రచురణ : ప్రతులకు : 

తెలంగాణ సాహిత్య అకాడమి 
కళాభారతి, రవీంద్రభారతి ప్రాంగణం. 
హైదరాబాద్‌ - 500 004. 

ఫోన్‌ : 040-29703142. 


ధర్మాగ్రహం 


తెలంగాణ విమోచనోద్యమంలో నవ యువకుడుగా పాల్గొన్న 
కవి ఊటుకూరు రంగారావు. ఆ పోరాటం నుండి అభ్యుదయ 
దృక్పథంతో సమాజంలోని అసమానతలను తొలగించే లక్ష్యంగా 
కవిత్వం రాశాడు. అన్యాయాలు, అక్రమాలు చేసే వారిపై 
అస్త్రధారలు కురిపిస్తూ సామాన్యులకు ధైర్యాన్నిస్తూ ఈ 'శరధారి 
రచించారు. 

“ఓ నిరుపేదలార! విజయోదయమానసులౌచు సాగిరండో” - 
అంటూ పేదజనాలకు ఉత్తేజాన్ని కలిగించే కవితా ఖండికలున్నాయి. 
భారతమాత దాస్యశృంఖలాలు తెంచడానికి సాహసించిన 
త్యాగధనుల స్ఫృతులున్నాయి. స్వాతంత్రానంతరం జరుగుతున్న 
దుర్మార్గాలపట్ల కూడా ధర్మాగ్రహంతో “కూల్చెద దౌర్భాగ్య 
ప్రపంచగోళమును” అని అగ్నిని కురిపించాడు. 

పద్యాలలో ఒక బాణం దూసుకుపోయిన వేగం, వాడి కనిపిస్తుంది. 
ఖమ్మం జిల్లాలో ముప్పయి మూడేండ్లకే జీవితాన్ని చాలించిన 
ఈయన కవిత్వం దాశరథి కవిత్వాన్ని తలపిస్తుంది. తెలంగాణ 
రచయితల సంఘం, ఖమ్మం శాఖ నిర్మాణంలో కృషి సల్సి కథలు, 
కవిత్వం రాసిన గుర్తింపు లభించలేదు. 

ఖమ్మం జిల్లా భారత సాహిత్య కళాపరిషత్‌వారు 1964లో 
రంగారావు ఖండికలను “శరధారిగా సంకలనం చేని 
వెలువరించారు. 


తెలంగాణ అభ్యుదయ కవిగా ఆయనను, కవిత్వాన్ని అవగాహన 
చేసుకోవాలనే ఆశయంతో తెలంగాణ సాహిత్య అకాడమి తిరిగి 
ప్రచురిస్తున్నది. 
హైద్రాబాద్‌, 


19.03.2019 - తెలంగాణ సాహిత్య అకాడమి 


3 


ఇందులో 


నం. విషయం 


ణో 


Os Corl ఎలాం IOV ss వనాల. 29 


పరిచయం 
ఒకమాట 
శుభోదయము 
ప్రభాతగానం 
మాతృవందనం 
జీవితాదర్శము 
శరధార 
వెలుగుబాట 
మహాస్మృతి 
తిరిగిరాని సర్దార్‌ 
ఆలోచన 
ఎవరికి తెలుసు 


10. ఏమని వ్రాయుదున్‌ 


WIENS 


పరిచయం 


ఉత్సాహం అందుకు తగిన నిర్మాణాత్మకశక్తి గలిగి, కార్యసాధనకు 
కావలసిన సాధనసంపత్తిని ఒనగూర్చుకొని, జనాంతికంలో తానొక 
విశిష్టవ్యక్తిగా, సలహాదారుడుగా వుంటూ నిస్వార్థమైన సాహిత్య సేవజరుపుతూ 
38 సంవత్సరాల స్వల్పకాల వ్యవధిలోనే శ్రీ ఊటుకూరు రంగారావు 
అస్తమించడం ఖమ్మంజిల్లా సారస్వతోద్యమానికి తీరని అఘాతం. ఖమ్మంజిల్లా 
వాసులు ముఖ్యంగా యువతరం అందరిలో ఆదర్శవ్యక్తిగా, అనుంగు 
సోదరుడుగా స్థిరనివాసం కల్పించుకోవడం, ఈ స్వల్ప జీవితకాలంలోనే 
ఈయువ సాహితీ తేజుకళిక జిల్లా సారస్వత నందనోద్యానంలో దిగంత పరీమళ 
సంభారవాయువల్ని పంచి సహృదయ హృదయాహ్లోదకరంగా ప్రవర్తిల్లడం, 
అదంతా ఒక మధుర స్వష్నఘట్టంగా భాసిల్లుతున్నది. 

ఖమ్మంజిల్లా మధిర తాలూకా నారాయణపురం అనే కుగ్రామంలో 
శ్రీ ఊటుకూరు 1929వ నంవత్సరంలో జన్మించారు. ఉన్నత 
సంస్మారపూరితమైన అతి సాధారణ విద్వత్ముటుంబంలో వీరు జన్మించారు. 
వీరి తండ్రిగారు, జనయిత్రి, సోదరీసోదరులు అందరూ కవితాభిమానులే 
కాక కవిత్వం కూడా చెప్పగలిగినవారు. ఈ సంస్మారబలమే శ్రీరంగారావులో 
అందరికంటే విశిష్టంగా విద్యోతించి, ప్రాచీనాధునిక రీతీ రమ్యతలతో నవ్య 
కవితాకుమారి ఈతనిని వరించింది. ప్రసన్న గంభీమైన భాషామార్దవం, 
చివురాకుమెత్తనైన శబ్దపల్లవాల సొగసు, సుమధుర పరీమళ సంభరితమైన 
విషయజ్ఞతగల ఈతని శైలి రసహృదయులను అమితంగా ఆకర్షించింది... 
అలరించింది. తత్ఫలితంగా అనేక పద్యఖండికలను, గేయాలను రచించాడు. 

శ్రీ రంగారావుకు ఇరవై సంవత్సరాలు నిండకముందే తెలంగాణ 
విమోచనోద్యమం విస్లవధ్వజమెత్తింది. అనేక మంది జాతీయ (్రేరితులైన 


యువకులు ఆనాటి నిజాం నిరంకుశ అంధపాలనకు వ్యతిరేకంగా కాశగట్టి 
సమరోన్ముఖులైనారు. మిల్లు కూలీలు, రైతులు, కార్మికులు ఒకరేం? అనేకులు, 
అనేక రంగాలలో పని చేసేవారు విప్లవం రేకెత్తించారు. యువ కవులు తమ 
శక్తివంతమైన కవితా రచన ద్వారా రాష్ట్ర ప్రజల్లో చైతన్య వెల్లువను ఉ 
ప్పొంగించారు. తెలంగాణ ప్రాంతంలోని ముఖ్యంగా ఖమ్మంజిల్లా నుండి కవులు, 
రచయితలు ఈ ఉద్యమానికి మరింత బలాన్ని చేకూర్చారు. అప్పటి 
యువకవులలో శ్రీయుతులు దాశరధి, హీరాలాల్‌ మోరియా, ఊటుకుపూరు 
రంగారావు తాళ్ళూరి రామానుజస్వామి, చందాల రామకవి మొదలైన 
వారున్నారు. 

కుటుంబ బాధ్యతలమూలంగా అప్పటికే విద్యకు స్వస్తి చెప్పి జీవికను 
నిర్వహిస్తూన్న రంగారావు స్వాతంత్రోద్యమంలో ధైర్యోపేతంగా అడుగుపెట్టాడు. 

రజాకార్‌ అమానుష దురంతకృత్యాలకుగురియై హతాశులైన 
జనసందోహాన్ని వెన్నుతట్టి, ఆ దుర్మార్గాలను అంత మొందించడానికి శ్రీ 
ఊటుకూరు వందలాది గేయాలను రచించి ప్రజలను ఉద్వేగపూరితుల్ని 
చేశాడు. 

“తప్పదు... 

పల్లెటూళ్ళ హృదయాల్లోని 

ప్రళయాగ్ని వర్షిస్తుంది 

మానవహరణోద్యోగంలోంచి 

మంటలు ప్రభవిస్తవి 

ఎగిరిపోతై ఇనపతెరలు... 

మారిపోతై సాంఘికధర్మాలు 

స్మశానాల్లో సగం కాలిన నరశవాలకి 

ప్రాణప్రతిష్ట జరుగుతుంది” 
అని హెచ్చరించి అణగారిపోయిన ప్రజాహృదయాలలోని విప్లవార్చిస్సులను 
పెచ్చరిల్లచేశాడు. దురంతాలకు ఆహుతై యశఃకాయులైన అనేకమంది 


అమాయిక సోదరులను గురించి కన్నీరు కారుస్తూ మానవత్వంకోసం 
మంచికోనం, మనుగడ కోసం ప్రాణాలర్పించిన జాతీయవీరులకు 
శ్రద్దాంజలిఘటిస్తూ - 


“ఎందుకోసం చచ్చారో 

అందుకోసమే బ్రతకాలిమళ్ళీ” 
అని మానవత్వంమీద, మనుగడమీద ఆశాసుమాల్నిచల్లి సమాశ్వాసిస్తాడు. 

వర్గవిభేదాలతో జాతిని చిక్కులకుగురిచేసి ఒకళ్లొకళ్ళ ఉనికిని ద్వేషిస్తూ, 
హక్కుల్ని దోచుకునేపద్ధతికి దిగజారిపోగా ఏర్పడిన రాజకీయ విషవలయాన్ని 
చూచి శ్రీ రంగారావు హృదయం తీవ్ర సంక్షోభం చెందింది. దీన్ని తీవ్రంగా 
నిరసిస్తూ తన వజకంఠంతో పెనుగర్దనసలిపి సంఘవ్యతిరేక శక్తులకు హడలు 

“సమతావాదం నాది, 

సహజసంపదలు నావి, 

హక్కులు మింగేవాళ్ళని 

ముక్కలుకొట్టేస్తారు 

నా కవితా విషయాగ్నిలో 

భస్మంచేస్తారు...” 
మరొక చోట 

“బ్రతుకలేక వె(ర్రెత్తిన 

అతి బాధాపీడితులు 

ఎండవానలకి సమముగ 

వొళ్ళొంచే రైతుజనులు 

బ్రతుకును నరకంగా భావించే శ్రమికజనులు, 

నిరాశ్రయులు, నిరుపేదలు 

నిర్జీవులు సైతం నా కవిత్వాన్ని వింటారు. 


నా కవితా సుధాధారల్లో 

ఈ దరిద్రప్రపంచాన్ని 

స్వర్గంగా మార్చేస్తా. 

నాకెవ్వరిభయంలేదు... 

నాకొకరిదయ పనికిరాదు 

తప్పకపాడేస్తానొక 

నిప్పుల తుపానుగీతం...” 
అని తన కవిత్వాన్ని దీనమానవ(శ్రమాపనయనంగా అభివర్ణించి, స్వేచ్చా విప్లవ 
ఘంర్వూనిల గీతాన్ని పాడతాడు. 

కవిత్వంపైగానీ, వ్యక్తిత్వంపైగానీ ఏ ఇతర ప్రభావం పడటం శ్రీ 
రంగారావు యెంతమాత్రం సహించేవాడు కాడు. జాతీయాభిమానం, ఉన్నత 
ఆదర్శం రెండూ హెచ్చుగాగల సాహితీపరుడాతడు. వివిధ దేశాల సంస్కృతీ, 
ఆచారాలు, సామాజిక జీవనవైఖరి నిశితంగా పరిశీలిస్తూ అన్నింటికీ మించిన 
మన భారతీయ సంస్కృతీ జెన్నత్యాన్ని అందులోని విశిష్టతనూ శ్రీ ఊటుకూరు 
అమితంగా (ప్రేమించేవాడు. జీవితంలోని ఉన్నతాదర్శ శిఖరాలనుండి, ఎన్నడూ 
ఎట్టి సంక్షిష్ట పరిస్థితిలోనూ అతడు దిగజారలేదు... అధైర్యం వహించలేదు. 
ఆత్మాభిమానానికీ, వ్యక్తిత్వానికీ భంగం కలిగించే ఏ చర్యనూ అతను 
జరుపలేదు... జరుగుతూండగా చూసి మిన్నకుండలేదు. 

“పరకాయప్రవేశవిద్య నేర్చిన మానవుడు 

పిశాచాల శరీరాల్లో 

ప్రవేశించి, నర్తిస్తూ 

భూనభోంతరాళాలు విరిగిచెక్కలయ్యేట్టు 

వికృతంగా నవ్వి 

మానవత్వాన్ని ఖూనీచేసి 

శృశానానికీడుస్తున్నాడు.” 
అని మానవులలోని కృత్రిమత్వాన్నీ, అసహజత్వాన్నీ అసహ్యించుకున్నాడు. 


అణుశక్తి నిర్మాణోద్యమంలో అహరహమూ పోటీలు పడి భయంకర 
యుద్ధవాతావరణాన్ని సృష్టించే పెద్ద దేశాలను దుయ్యబడుతూ అవి ప్రేరేపిస్తూన్న 
యుద్ధజ్వాలను గురించి, అందువల్ల కలిగే భయంకర విషపరిణామాలను 
ఈవిధంగా వర్ణించారు. 

“యు ద్ధ౦...! 

కమ్ముకొంది దశదిశల 

గంభీరయుద్ధజ్వాల 

దిక్కుదెస తోచక 

కుక్కచావు చచ్చేనరులు 

కడుపుకోత కాగలేక 

నడివీధిని నిలచిన మనుషులు...” 

మానవుడు, మానవుడుగా మనగలిగే మంచి ఫుడియలకోసం 
శ్రీరంగారావు ఎంతో తహతహపడేవాడు. మతం, వర్ణం, ఇవన్నీ మానవుణ్ణి, 
మానవుణ్ణీ దూరంచేసే పద్ధతికి దిగజారినవనీ, సమాజైక్యతావిచ్చిత్తికి ఇవి 
నిలయాలైనవనీ ఈ విభేదాలు నశించే విప్లవాత్మకమైన మార్పు అత్యవసరమనీ 
ఆయన అనేవాడు. కష్టదశ అనేది ఎవరికి ఏ రూపంలోవచ్చినా, పర్యవసానం 
ఒకటిగానే వుంటుందనీ, అల్లాంటివారికి తోటివారు చిత్తశుద్ధితో, ప్రతిఫలాపేక్ష 
లేకుండా సహకరించడం సముచితమైన మానవతాధర్మం అని అనేవాడు. 
ఈర్యాసూయలు లేని మనస్సుల్లోనే నిస్వార్థమైన సేవాభావం అంకురిస్తుందనీ, 
అట్టి వ్యక్తియే సమాజౌన్నత్యానికి ఉజ్జీవనత కల్పించగలడనీ ఆయన 
ప్రగాఢవిశ్వాసం. శ్రీ రంగారావు తన జీవితకాలంలో ఈ విశ్వాసానికి 
అంకితమైపోయాడు అందరి మంచితనానికీ, మన్ననకీ పాత్రుడైనాడు. ఆయన 
స్నేహవనంలో అందరూ పరిమళసంభరితమైన కుసుమరాజాలే. 

1949 నుంచి 58వ సం॥వరకు శ్రీ రంగారావు అవిరళంగా రచనలు 
కొనసాగించాడు. అప్పటినుండే రచనలతో పాటు పత్రికారచనకూడా 
ప్రారంభించి జిల్లాలోని అనేక సాంవింక, రాజకీయ, వైజ్ఞానిక 


సంబంధకార్యక్రమాలకు ఎనలేని ప్రచారాత్మక సేవాక్ళషిని అందించాడు. 
56 నుండి ఖమ్మంజిల్లా హిందీ (ప్రేమామండలి కార్యదర్శిగా, జిల్లా 
రచయితలసంఘ కార్యదర్శిగా అంతకుపూర్వం తెలంగాణ రచయితల సంఘం 
ఖమ్మం శాఖకు కార్యదర్శిగా పదవీ బాధ్యతలను నిర్వహించాడు. సుమారు 6 
సంవత్సరాలుపాటు ఖమ్మం పట్టణ విజ్ఞాననికేతన (గ్రంథాలయ లైబ్రరియన్‌గా 
ప్రశంసార్హమైన సేవ చేశారు. పద్యం ఎంత చక్కగావ్రాసేవారో వచనం అంత 
ప్రవాహసదృశంగా వ్రాసేవారు. అతని చేవ్రాలు ముత్యాలసరంవలె ఎంతో 
ముచ్చటగొల్పుతుంది. 

ఖమ్మంజిల్లా అభ్యుదయ సాహిత్యపరులలో మకుట స్థానీయుడైన 
శ్రీ ఊటూకూరు రంగారావు గత మార్చి 11వ తేదీన వైరా గ్రామంలో 
గుండెపోటుకు గురై హఠాత్తుగా అస్తమించారు. ఈ దారుణ సంఘటనకు 
జిల్లాలో ప్రతి యువహృదయం బెగ్గడిల్లింది. అందరి మంచితనంలో 
సదాశయంలో మెలగే అత్యంత ప్రియమిత్రం అస్తమించడం వల్ల కలిగిన 
లోపం తీర్చరానిది. నిరుపేద కుటుంబ జీవనం గడుపుతూ ముక్కుపచ్చలారని 
పసిపాపనూ భార్యను, సోదరసోదరీమణులను అందరినీ వీడి ఈ యువ 
సాహితీ తేజఃకళిక మలగిపోయింది. 

శ్రీ రంగారావు తెలుగు, ఉర్ణూ ఈ రెండు భాషల్లో సముచితమైన పాండిత్య 
ప్రకర్ష కలవాడు. ఉర్జూభాష నుండి అనేక కథలు కవితలు అనువదించి ఉ 
ర్లూ భాషకు కూడా ఎనలేని సేవచేశారు. 

ఈ “శరధార” కవితా సంకలనం నిఖిలాంధ్ర సోదరులకాదరణ 
పాత్రమౌతుందని విశ్వసిస్తున్నాను. 


ఖమ్మం కొలిపాక మధుసూదనరావు 
15-8-1963 కార్యదర్శి : జిల్లా రచయితల సంఘం 


10 


బక మాట 


ఒక సందర్భంలో ఉర్దూ మహాకవి “జోష్‌” సహృదయుడు కాని వాడు 
నాదృష్టిలో కవికాడు. ఒక గొప్పవ్యక్తి ఈ ప్రపంచంలో ఏదైనాకావచ్చు - 
కాని కవికాలేడు -. అని అన్నాడు. 

శ్రీ ఊటుకూరు రంగారావులోవున్న గొప్పతనమల్లా అతడు 
సహృదయుడు కావడమే. ఏ దృష్టితో చూచినా అతడొక గొప్పవ్యక్తి. 
శ్రీరంగారావు కవిత్వంలో అసహజత్వం ఏమీవుండదు. అతని కవిత్వం, కధలు, 
మాటలధోరణి అన్నీ జీవితంలో వాస్తవ పరిస్థితులకు ప్రతిబింబంగా వుంటవి 
బాల్యం నుంచే అతను జీవితపు ఒడుదొడుకుల్ని ఎంతో ధైర్య సాహసాలతో 
ఎదుర్కొంటూ ముందుకు సాగిపోయాడు. జీవితంలో అనేక కష్టాలకు 
గురికావలసివచ్చినా, అతను ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు వెళ్ళేడేకాని, 
నిస్పృహ ఎన్నడు చెంది ఎరగడు. 

శ్రీ రంగారావు స్వల్ప వయఃపరిమితిలోనే అకస్మాత్తుగా తనువు 
చాలించడం భాషాభిమానులకు, మిత్రులకు, విద్యుదాఘాతమైపోయింది. 
అయినా ఆయనరచనల్లో శాశ్వత స్థానాన్ని భద్రపరచుకున్నాడు. 

భారత సాహిత్య కళాపరిషత్‌ పక్షాన ప్రస్తుతం “శరధార” అను ఈ 
ఖండకావ్య సంపుటిని ఆంధ్రసోదరులకు అందించుచున్నాము. ఈ ప్రచురణలో 
నవోయవటడిన మి(తులు శ్రీయుతులు బి.వ ర్వతాలరావు, 
సి. హెచ్‌. వెంకట్రామయ్య, మధుసూదనరావు, పుల్లాభొట్ల, మాదిరాజు 
రంగారావు, రావుపాటి సత్యనారాయణరావు, వూట్టూరు రంగారావు బి.ఎ., 
ముద జె.సూర్యనారాయణగార్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ 
పుస్తకమును ముద్రించి సకాలములో అందించిన శ్రీ కప్పగంతుల 
భాస్మరరావుగారు ప్రత్యేక అభినందనీయులు. క్రమంగా భాషాభిమానుల 
ప్రోత్సాహ సహకారములతో వీరి ఇతర రచనలనుకూడా అందించడానికి 
సిద్ధంగా వున్నామని విజ్ఞప్తిచేస్తున్నాము. 

ఇట్లు, 
హీరాలాల్‌ మోరియా, 
అధ్యక్షులు, భా. సా. కళాపరిషత్‌. 


11 





ఊటుకూరు రంగారావు 


శుభోదయము 


హిమవద్దిరీంద్రాగ్ర రమణీయధావళ్య 
కాంతులు విశ్వసంక్రాంతులయ్యె 
బహుకోటిజనసాల పట్టికలం దరు 
ణోదయరక్తిమముల్లసిల్లె 
చీకటికలలలో చెదరిపోయిన పురా 
ప్రతిభ యదార్థరూపముధరించె 
భిన్న సంస్కృతులు విభిన్న వర్ణముల యం 
దనురాగ బంధంబు పెనచుకొనియె 


ఒక్కటే ఒక్క గొంతుగా, ఒక్నత్రాటి 

పై సమస్తమునిల్చిన భారత ప్ర 

భావ సమ్మోహనమున, ప్రపంచగతియె 
నియతినందినదీ శుభోదయపువేళ. 


నేటి కెనిమిదేండ్లనాటిక్రితము గల్లి 

నట్టి దీ యశస్సు పట్టణముల 
పల్లెపల్లెయందు, ప్రజల గుండియలందు 
వెలుగు నింపినట్టి దీయుషషు. 


ఇది చారిత్రకఘట్టమీ యుదయమెంతే పూజనీయాత్మకం 
బిదిహర్షప్రద, మిద్ది మానవమహాదృష్ట ప్రభారేఖ, ప్రా 

త దరిద్రంబు నశించిపోయినది, నూత్నారంభముల్‌ జీవితా 
భ్యుదయ ప్రాప్తికి సాగుచున్నవి... సుఖాబ్బుల్‌ పొంగిపొర్లెత్తెడిన్‌. 


శుభోదయము 


14 


సర్వమానవ కల్యాణ సామ్యవాద 
రూపమున జనరధసమారోహణం బొ 
నర్చి, యా యుషస్సంధ్యాపథాంతరమున 
నడచివచ్చె ప్రజాశక్తి నాకడకును. 


ఒక్కరి హక్షుకాదిది, మరొక్కరిదియ్యది కాకపోదు, యిం 

దెక్కువతక్కువల్‌ కులములీర్య్యలు నిల్చెడి తావులేదు, పెం 

పెక్కిన మత్తచిత్తుల బిభీషికలిచ్చట సాగిరావు, మా 

ప్రక్కల పంచశీలములు మాత్రమె, నిల్చిచరించు స్వేచ్చగన్‌. 


నాకు చీకట్లులేవు చీకాకులేదు 
నానొక నిరంకుశ ప్రభునాజ్ఞలేదు 
యే నొకరిజాలిపై బ్రతుకీడ్వలేను 
నేను భారతశక్తి జీర్ణించుకొంటి. 


ప్రాతన్‌ రోతయటంచు త్రోసిచన నర్వాచీన సంభావ్యతా 

రీతుల్‌ మంచివి నేర్చుకొందును, అతియుద్రేకంబు పోనాడెదెన్‌ 
స్వాతంత్ర్యంబును నిల్చుచాత్మయెడ విశ్వాసంబుపోనాడకన్‌ 
ఖ్యాతిన్‌ నే బ్రతుకోర్చుకొంచు బ్రతుకంగాచూచుకొందున్‌ భువిన్‌. 


సంఘబహిరంగ వనలతాశమములందు 
వేయి పరిమళసుమముల పూయనిండు 
ప్రజల పరిణత మేధోంతరాళమందు 
వేయిసిద్ధాంతభాప్యముల్‌ వెలయనిండు 


శరధార 


శుభోదయము 


కోటిగుండెలయందు నిగూఢమైన 
రాగవీణలు తీయగామోగనిండు 
సప్తవర్ణాద్భుత ప్రభాచ్చటలవెలుగు 
ఇంద్రధనువట్లు సంస్కృతి నెదుగనిండు 
యుద్ధమేఘాలధాటితో దద్దరిల్లు 
జగతిపై శాంతివర్షమ్ము సాగనిండు! 


15 


16 


ప్రభాతగానం 


అదె యుషారాణి! పులకించె; నామె హస్త 
స్వర్ణకంకణ మంజునిస్వనలు దెసల 
(ప్రధితమయ్యెను తొలి యుషప్రసవరాజి 
విరిసె, నిరుపేద గుండెలు వెలుగునట్లు. 


అదిగొ! బాలార్ముడుదయించె నాతడే యొ 
కింత సేపాగినన్‌ ప్రళయాంతకుడగు 

నట్లు గన్సడు మీమీ యనాధదశల 
దాటి, చండాంశుడైన మార్తాండునివలె 
విక్రమింపుడు దీనుల వేరుజేసి 

కాలరాచు విశ్వమును దగ్గంబొనర్చ. 


నవభానూజ్వాల దివ్యకాంతికలితా నల్పాగ్ని విక్రాంతి క 
ల్లవిగో కొండలుకొండలేకరిగి నాయాచోటులందుండి, ది 

వ్య వినూత్నంబగు వీణతీవలవలెన్‌ స్వర్గోజ్వల త్మాంతితో 
ప్రవహించెన్‌, దివిబ్రాక జొచ్చెనవిగో ప్రాభాత కాంతిద్యుతుల్‌. 


తెలతెలవారెరా! ఉదయతేజము దిక్కుల బ్రాకెరా! ప్రజా 
బలమిటు వృద్ధిజిందునని భానుడు తూరుపు కొండనెక్కెనా! 
కలకలలాడెరా జగము కాంతిమయంబగుచుండె వేచి, దు 
ర్పలులకు రక్షగల్లు నిరుపాయ స్థలంబును సృష్టిజేయరా! 


శరధార 


గణగణ (మోగెరా విజయఘంటలు విప్లవభేరులే రుణం 
ర్లుణమన సాగెరా బ్రతుకు చావులమధ్యన నున్న ఘోరజీ 
వన బడబానలోజ్వల ప్రభాయుతకాంతులు మిన్నుముట్టెని 
ర్ట వ్యతిరేక సంఘమును దగ్ధమొనర్పగజూచె లేవరా! 


ఉర్విగల మానవత్వము నూడ్చుచున్న 
ఈ వికృత పాపరూప ర్సురీప్రవాహ 
మాపుజేయనిచో విశ్వమాగదింక 
లెండు సుప్రభాతంబిదె లెండులెండు. 


తూరుపుదిక్కునన్‌ విజయదుందుభిమోగె, వియత్పధంబు రం 
గారు మెరుంగు స్వర్ణమయకాంతులతో తళుకొత్తె, ప్రాంకృభా 
తారుణరక్తకాంతి త్రిదశావృతమైకనిపించె, లెండు మీ 

జారిన గుండెలొత్తుకొని సాగుడు ప్రాచ్యదిశాముఖంబుగన్‌ 


చిల్లులువోవసాగినవి చిక్కిన చీకటికాంతకండ్లు ది 
వ్యోల్లసిత ప్రభానవనవోదయకాంతి భరించలేక, న 
ల్లల్లలనాడసాగినవి యాకలిచే తపియించు డొక్కలున్‌ 
ఎల్లరులెండు మీరు పయనించెడిబాటల చక్కదిద్దుకోన్‌, 


ఓ నిరుపేదలార! విజయోదయమానసులౌచు సాగి రం 
డో నిరుపాధిజీవితములూడ్చెడి యీ ధనరాజ్యసీమలన్‌ 
ఈ నరకప్రవాసముల నీ సరిహద్దులదాటి స్వేచ్చ, ప్రా 
గ్భానుసమానులై దిశల బ్రాకగ రండిక లెండు వేగమే. 


ప్రభాతగానం 


17 


ఈ గంభీర ధనాంధకార నటనావిన్యాసముల్‌ ఘోరమై 
సాగెన్‌ పేదలగుండెపైన ఇటులచ్చంబైన చీకట్లలో, 
వేగింపంజను టెంతకాలమిక, యుర్వీచక్రమున్‌ ముంచగా 
వాగుల్‌వారె ప్రభాతకాంతి, మిమునాహ్వానించెరా లెండికన్‌. 


కరడుగట్టినయాశతో పరితపించి 
తీరునట్టికోరికల యెడారిలోన, 

ఎండి, మండెడిగుండెతో నుండనేల? 
రండు రండోయి విజయయాత్రార్థమరుగ. 


ఎవరో కొందరు మంచివారలవుచో నేమౌనురా? నేడు భూ 
ర్భువ స్వర్లోకములందుకూడ నటనంబున్‌ జేయుచున్నట్టి మా 
నవ మాంసాశన రాక్షస ప్రకృతి దున్మాడింపగాజేయ, నా 
యెవరో కొందరివల్ల నేమవును మీరీ రీతిగానుండినన్‌. 


18 శరధార 


మాతృవందనం 


తేరుకొనలేని దాస్యాంధకారమున, సు 
మారు నూటయేబది యేండ్లు మైగ్గినావు 
జనని ప్రియభారతీ! దివ్యజాత! మా న 
మస్సులివె, జోతలివె యందుమమ్మ కరుణ. 


చూచితిమి నాడు నీరోష శోకములను 

నీ కవోష్టాశ్రుబిందువుల్‌ నేల జాలు 

వారి, ప్రవహించిముంచె నీ వసుధనెల్ల 
పగిలె హృదయాలు నీ ముద్దుపాపలకును. 


శిధిల శిలావతారముల జీర్ణహృదంతరమందునిల్చి, సం 
పదలను గోలుపోయి, పసివాడిననీ ముఖపద్మరేఖలో 
ప్రధితయశుండు గాంధిముని పావనజేతముసృష్టిజేసె, మా 
హృదయసరోవరాల వికసించెను తామరపూవులప్పుడే. 


శిధి శిలలకు మజలను జీవమబ్బె 
జీర్ణహృదయాలు తివిరి క్రొంజివురులెత్తె 
ఘన స్వతంత్రేచ్చపోరాడు కర్మవీర 
యువకసింహాలగర్జనల్‌ భువిపగిల్చె. 


మాతృవందనం 19 


ఘనశీతాచల, వింధ్యభూధర, మహాగ్రారావళీపంక్తి, మే 
రు నగోత్తుంగశిఖాగ్రమందు జయభేరుల్‌ గట్టి (మోగించి, వె 
చ్చని క్రొన్నెత్తురు పారజేసియు స్వరాజ్యప్రాప్తిగల్పించి న 
ట్టినరుల్‌ పుత్రులుగారెనీకు భరతోర్వీ! మాకు అన్నల్‌గదే. 


ఎన్నో జన్మల మేమొనర్చిన తపాలెంతెంతవోకాని, మా 
యన్నల్‌సత్యవచక్రియాత్ములయి ల్స్‌ యాకాంక్షలన్‌ దీర్చి, ని 
న్నెన్నోరీతుల సాటిదేశముల మేటిన్‌ జేయనూహించి, తా 
మున్నారమ్మ! త్వదీయదీవనలనిమ్మోతల్లి! మా భారతీ!. 


సర్వతంత్ర స్వతంత్ర రాజ్యాధికార 
దీర్హపుష్పమాలిక నీదు దివ్యగళము 
నందునిలిపిరి నీదు పుణ్యంపుసుతులు 
నేటితో నీవు సంపూర్ణ నిశ్చల స్వ 
తంత్ర వ్యవహర్తవిక నేమి తక్కువమ్మ! 
చేసెదరు నీకు మూర్చాభిషేకమిపుడె 


ఇది యీనాటికిగల్లినట్టిఫల మిట్లైన్నోయుగాంతాలు నీ 
విదితంబైన యశస్సునిల్చును... చిరావిర్భూతమై చాల దొ 
డ్దదియౌ నీదుమతంబు విశ్వదిశలన్‌ ఢంకాబజాయించు, నీ 
కెదురేలేదుజగాన, ముందుకు స్వతం గ్రేచ్చన్‌ ప్రయాణింపుమా! 


శరధార 


జీవితాదర్శము 


ఆరదు నా కవిత్వపు మహాగ్ని పరాభవమారుదాక, చ 
ల్లారవు వేడి భావనలు రాక్షసులన్‌ సమయించుదాక, నా 
వారలు దుఃఖపీడితుల బాధనశించెడియంతదాక,నా 
'స్వైరవిహారమాగదు ప్రజన్‌ సుఖముల్‌ వరియించుదాకనున్‌ 


తీరని కోరికల్‌ హృదయతీవ్రతబెన్సగజేయు, తీర్చుకో 
దారులులేక, గొప్పధనదార్యతలేక, యెదన్‌గ్భశించి, చ 
ల్లారని వేదనాగ్నిశిఖలందున మాడు దరిద్ర మానవా 
కారులు నాదుసోదరులకై కవితన్‌ బ్రచురింపజెసెదన్‌. 


ఏనొక మహాదరి[ద్ర రాజేశ్వరుడను 
నాకవిత్వము దీన జనాళికొణకె 

జోగి జోగి రాచుకొనంగ జోలెనుండి 
రాలునో బూది లేక, కాలానలశిఖ 
లుద్భవించునొ యొరపిడి యుండుకతన, 
ఎంచి యీశక్తినిక పరీక్షించుకొనెద. 


ఎదురేలేదిక నాకలానికిక ఏరేమన్ననున్‌ గూడ నా 
యెదలోమండు మహాగ్నిజ్వాలలకు చన్సీరే కవిత్వంబికన్‌ 
పదునెక్కింతు పవిత్రలేఖినికి దర్పంబొప్ప లంఘించి, కూ 
ల్చెద దౌర్భాగ్య ప్రపంచగోళమును దోర్లీలా ప్రభావోన్నతిన్‌. 


జీవితాదర్శము 


21 


22 


వట్టి డాబులు గావివి, గట్టీ ప్రతిన 
యవునిది మదీయ జీవితయంక్రమే శి 
ధిలమ్ముగానిమ్ము, కాని నా దివ్యదీక్ష 
చెదర దేనాటికైనను బెదర నేను. 


శరధార 


శరధార 


శరధార 


నా శరధార పీడితజనాళి కవోష్ట(ప్రగాఢరక్తమా 
పోశనజేసి, మత్సరపు మూల్లులు దిక్కులనింపి, స్వార్టులై 
దేశవికాససంపదల తేజమజంగిన లోభదేవులన్‌ 
నాశమొనర్చి దీనులమనంబు వికాసమొనర్పజే సెడిన్‌. 


నరసంఘంబుల నేతవైనిలిచి నానా కృత్యముల్టేసి సుం 
దరమౌ విశ్వము పాడొనర్పగ ప్రయత్నంబుల్‌ సదాజేయు ము 
ష్మర దౌర్భాగ్యపిశాచమూర్తుల దురాశాబద్దులన్‌ గాల్బు నా 
శరధారల్‌ ప్రళయాగ్ని కీలలయి యాశాంతంబు గావించుతన్‌. 


ఘన గాండీవ రుణంరుణధ్వనుల లోకా లెల్ల కంపింప భీ 
ష్మునితృష్టన్‌ వెసదీర్చగా, శరములన్‌ జొప్పించి పాతాళ గం 
గను రప్పించిన పార్టురీతిగ (ప్రజాకాంక్షల్‌ దరిన్‌ జేర్చ తీ 

రని త్యాగంబొనరింప నాదు శరధారన్‌ సంప్రయోగించెదన్‌. 


ఏదో జిత్తుల మాయానాటకములెన్నెన్నో ప్రయోగించి, నూ 
త్నాదర్శంబిదియంచుజెప్పి, (ప్రజలన్‌ నమ్మించి పీఠాలు సం 
పాదించంగనుజూచుచున్న పదవీవ్యామోహలుబ్దాత్ములన్‌ 
బాధించున్‌ శరధారశూలసమమై, ప్రచ్చన్నమై, మృత్యువై. 


నీచులై రాక్షసత్వమునిండుకొన్న 
మనసుతో మానవత్వముమరచినట్టి 
కర్మశూన్యుల, ద్రోహుల కఠినహృదయ 
భేదనమొనర్చు శరధార పిడుగువోలె. 
23 


24 


ఎలుగుబాట 


ఇట గాఢాంధముతప్ప వెన్నెలలు లేనేలేవు, దట్టంపు చి 
కటిపర్ణాల్‌ మిము గప్పి వేసినవి ప్రాకారంబుగా దాటరా 
నటులన్‌, జ్యోత్స్నలులేని మీ (బ్రతుకులన్యాయాలు, నిస్సారముల్‌, 
ఇటులెన్నాళ్ళుగనుంటిరో తెలియదెన్నెండ్లో యుగాలోకదా? 


భగ్నములైన ఈ బ్రతుకుబాటలె రాజపథాలుమీకు, ఈ 

నగ్న పిశాచనాట్యములె నాటకముల్‌, ప్రతిలిప్తయున్‌ మహో 
ద్విగ్నమనస్ములై పరితపించుచునుందురిదేమి? వీనిలో 
మగ్నులరై, విషపళయమారుతమందున దూలిపోదురా...? 


ఇదియొక స్వాప్నిక క్షణికవిశ్వము, దీనినియావరించి యు.. 
న్నదియొక మాయచీకటి అనాదిగతంబయి, యీ తెజల్‌? బదా 
బదలుగజేసి, నూతనప్రభల్‌ తిలికింపగజేతురండు, రం 

డిదె యవకాశమింక లభియించదురా! మరియొక్క నాటికిన్‌. 


ఈ చీకట్లను చీల్తు నావెనుకరండీ! స్నిగ్ధ దివ్య ప్రభా 

వీచీ శ్రేణుల దేలియాడగ, మహోత్కష్టప్రదేశంబు కా 
లోచింపన్‌ పనిలేదు మీకును, విలోకింపన్‌ గగుర్పొడ్చు ఈ 
ప్రాచీనద్రసహీన ధ్వాంతయుత వ్యగ్రారణ్యభాగంబులన్‌. 


అక్షయమైన వీ బ్రతుకులంచుతలంచెదరొక్కమారు స 
పేక్షగనన్ను గాంచుడు విభీతములై పరుగెత్తు చీకటుల్‌, 


శరధార 


ఈ క్షణమందె రాదలచిరేని రయంబున రండు! రండు! నా 
దక్షిణరాజ్యసీమకు ప్రధానవిచిత్రవిలాస భూమికిన్‌. 


ఆ మలయద్దిరీం ద్రశిఖరావృత 'హైమసమీరబాలికా 
హేమకరాలస్పర్శ పులకింపగజేయునుమిమ్ము, ఒక్కమా 
రామధురానుభూత వివశాత్మతనందినయంతనే నిజం 

బేమొ యెటుంగ జాలు దురికిప్పటికైన గ్రహించుకొంటిరా...? 


నావిధమిమ్ములన్‌ వెలుగునాటనునిల్సి, అనంతమౌ మహా 
శ్రీవిభవంబులన్‌; బహువిచిత్రదశన్‌ వెలుగొందు కాలపున్‌ 
త్రోవలుజూపుటే-మనసుదోపనివారలు కోరుకొన్నచో 
ఈ విరతి ప్రదేశమునకే మరలింతును రెప్పపాటులో. 


యింతగమిమ్ముగోరుటిది ఎందులకో తెలియంగలేరె? 
రవ్వంతసుఖంబులేక (భ్రమపాలయియుండిన మిమ్ముజూచి నా 
స్వాంతము తల్లడిల్లును, ప్రశాంతతవీడితపింతు, భీకర 
థ్వాంతములోన మిమ్ముగనధర్మముకాదు మదీయసేవకున్‌... 


మరణశయ్యమీదనున్న నిరుపేద కళాకారుని హృదయ కవాటాన్ని తట్టి, 
(ప్రేమగా, లాలిస్తూ ఒక మహాతోజోమూర్తి వినిపించిన పలుకులు ఇవి! 


వెలుగుబాట 


26 


మహాస్మృతి 


సహజ సుందరమైన యీ గహనసీమ 
విరియబూచిన మోదుగవృక్షమొకటి 
విరిగి నేలనబడిపోవ పరితపించి 
కోటి రసహృదయాలుగగ్గోలు జెంద 
నా తెలంగాణగుండెలో కోతగలిగె॥ 


కలనైనన్‌ సుఖశాంతిసంపద లెరుంగన్‌ రాక దౌర్భాగ్య రా 
జులపాలిన్‌ బడి నెత్తురోడ్చి గళితౌత్సుక్యాత్ములౌ కోటి త 
మ్ముల నిట్టూరుపులందు విప్లవము మార్ర్మోగించి రేకొట్టి యా 
తెలంగాణంబును పైకినెత్తిన సుబుద్దీ నీకుజోహార్లురా!! 


మిధ్యాకల్పిత నైతికాచరణులున్‌ మృత్సిండరూపుల్‌ ధనా 
రాధ్యుల్‌ దుర్వినయట్రవర్తనుల, తంత్రాల్‌ నిన్ను బాధింపగా 
ఆద్యంతంబు మనోవ్యధల్‌ 'పెనగొనన్‌ అర్భాంతరంబందువే 
యధ్యాయంబు ముగించినావుగద అన్నా! నీ చరిత్రంబులో॥ 


ప్రారంభోత్సవదివ్యకాలమిది ఆంధ్రప్రాభవస్ఫూర్తికిన్‌ 
(ప్రారంభించినహోమకుండము మహాంధ్రంబున్‌ గనంబోక, చ 
ల్లారంజాలదు ఈముహూర్తము సవాలక్షస్మృతుల్‌ రేపగా 
జీజిల్‌వోయిన మాగళాలు నినదించెన్‌ నీ మహాగీతికల్‌ 


శరధార 


మహాస్మృతి 


కేశవరాయా! ఇది నీ 
కోసం పాడినగీతం 
కలంపట్టి తెలంగాణ 
కన్నీళ్ళకు రూపునిచ్చి 
గళాన్నెత్తి తెలంగాణ 
పొలమంతా తిరిగి తిరిగి 
నీకోసం పాడామిది 
నీకిదిగో భక్య్యంజలి। 


27 


28 


తిరిగిరాని సర్దార్‌ 


ఓయి పథికుడా! ఇలువీడియొంటిగ పయ 
నించెదెటకయ్య...? నింగియందేమిగలదు? 
ప్రజ్వలితుడగుచుండెను భాస్మరుండు 
అలసిపోయెదవడుగిడవలదు ముందు. 


“ఆగుము... దూరభారపు ప్రయాణముజేయుచునుండి వింటిలో 
నేగలభాజనించె ఇదినేరనియట్లునటించి ఏదొ ప 
న్నాగముబూని, పిల్పునయినన్‌ విననంతటిదూర మప్పుడే 
సాగితివేమి? ఇంచుకప్రశాంత మనస్ముడవౌచు నిల్వుమా! 


“జీవితమెల్ల కాలమును సేవకుయర్పణజేసి, మా ప్రజా 
భావములందు ఎన్నడెడబాయనినీడగనిల్చి, నేతవై 

నావు, గురుండవైమెలిగినావు, నయాన, భయాన అందరన్‌ 
త్రోవకుదెచ్చి, నేడు విడద్రొక్కితివా సరదారువౌటచే. 


“ఇదిగో! నీదువియోగబాధవలనన్‌ వెర్రెత్తి సంక్షోభ దుః 
ఖ దవగ్నిన్‌ బడి మాడుచున్నది ప్రజాగంభీరలోకంబు, అ 
ల్లదిగో! చేసెడికార్యముల్‌ మరచి నీరైపోయె కాళ్ళాడకన్‌ 
వ్యధలన్‌ కుళ్ళెడి తోటిసేవకసమూహంబెట్లు గూర్చుండెనో. 


మాయానిగాయమైనిలచె మాహృదయాలపయిన్‌ మహాత్ముడ 
న్యాయము జేసిపోవుటయు, నారమణర్ని యునట్లె, మొన్ననే 
మాయరవిందయోగి అదెమాదిరి మాయమయెన్‌. ఇదేమి య 
న్యాయము...? నీవు కూడ పయనంబొనరించుచునంటి వింతలో 


అవునా? దేశమువీడిపోవుటకిదయ్యావేళ? ఈయిల్లు న్స్‌ 
దవునాకాద? మహాదురాత్ములు, సుఖవ్యాపారులై వారలిం 
కవలీలన్‌ చెలరేగి ఈగ్భహములోకల్లోలముల్‌ లేపరా 
అవురా! ఎంత యరిష్టమబ్బెగదనయ్యా! నీ ప్రయాణంబుచే. 


ఎన్నియుగాలకైన ప్రభవించడు నీ సముడైననేత - ఇం 
కెన్నియుగాలకైన విజిగీషనశించదు మాకు దేశమె 
న్నెన్నొవిధాల నిన్నుగురుతించినగాధలు బాధలౌచు, మా 
కన్నివిధాల దుఃఖములనాపకగూర్చును జీవితాంతమున్‌. 


“ఇప్పటికైన మాపిలుపునింతచెవిన్‌ బడనిమ్ము, మేమెటున్‌ 
చెప్పడిదింక లేదు, మరిచేసెకిదేమియులేదు కాని, నీ 
వెప్పటికైన ఏదిశకునేగిననైనను, భారతీయులన్‌ 

తప్పక ఒక్క కంట విదితాత్ముడవైకని పెట్టియుండుమా! 


కడుపులోవేదనాగ్ని యంగాంగముల ద 
హించుచున్నది, ఎంతరోదించిన సరె 
రావు నీవిక అగ్నిధారాస్రవంతి 
యందు మున్లుటె కర్తవ్యమౌను మాకు 


నీపవిత్రాంతరాత్మకు నేటినుండి 
పూర్ణశాంతిలభించుత. భూమియందు 
నీవొనర్చినకార్యముల్‌ నిఖిల మాన 
వాళి కాదర్శప్రాయమైవరలు, ఇంక 
నిల్తుమిచ్చటె, నిన్ను ధ్యానించుకొనుచు! 


తిరిగిరాని సర్దార్‌ 29 


30 


ఆలో చన....... 
....(ఆ వేదన) 


నీ ప్రపంచవిశిష్టత నీకెముదము 

గూర్చుగాని, దుఃఖాంబుధిన్‌ గ్రుంకు, మాదు 
రంత జీవితములకును సంతసంబు 
గూర్చజాలదు ఓ దొడ్డనేర్పుకాడ! 


నీవేసృష్టియొనర్చినావు జగమున్‌, నీపేరనే రోజు కె 
న్నోవేలాది యకృత్యముల్‌ జరిపినన్‌ నోరెత్తనేలేవు, దే 

వా! వారింపగలేవు సంఘమున నీభక్తాగ్రణుల్‌ చేయు, దు 
ర్భావోద్రేకమహా నికృష్ణయుత దౌర్భాగ్యంపు దుశ్చర్యలన్‌ 


ఎందుకుమమ్ము సృష్టియొనరించితివో తెలియంగరాదు, గ 
ర్వాంధుల మోటుపాదములరాపిడికిన్‌ బలిజేయనా? మహా 
నందపథంబునన్‌ బ్రతుకునాళ్ళు ముగింపగనా? రవంత, యీ 
సందియమున్‌ పరిష్మరణసల్పుము దైవమ! నీకు మొక్కెదన్‌. 


పాపంబన్న పదంబునే వినని మాపాపల్‌ క్షుథాపీడితుల్‌ 
రేపున్‌మాపును జోలెచంకనిడి, “తండ్రీ భిక్షమో” యంచు ఎ 
న్నే పాట్లన్‌ బడుచున్న జూచెదరుకానీ, (పేమనోరార, “రా 
రా! పాపా!” యనిపిల్చి భిక్షమిడుధర్మాత్ముండు లేడో ప్రభూ! 


శరధార 


కళకళలాడు చెక్కిళుల కాంతి ముఖంబున వెల్లునింపి, ది 
వ్య లలితముగ్ధభావనల వచ్చియురానివయస్సుతో, మున 
స్సుల గిలిగించివేయు నవసుందరి నేలనుసృష్టిజేసితో 
మలమల కూడుగుడ్డలకుమాద్చి తపింపగజేయనా ప్రభూ! 


శోభనశించి పూచిన యశోలతికల్‌ మొదలంటనెండి, ఎ 
న్నో భయదంబులౌ (శమలనోర్చి, కృశించి, నిరాశజెంది సం 
క్షోభమహాగ్ని దగ్గులగుచున్న జనంబుల గావలేని, నీ 
వాభువనైకరక్షుడవు...? వాకొన సిగ్గనిపించు దైవమా! 


ఎక్కడిశోక నిస్స్వనమి దేదిశనుండి వినంగవచ్చె, నే 

బక్కపకీరుగుండెలను బ్రద్దలుచేసిరొ, దుర్మాదాంధులే 
దిక్కునచూడలేకను గతించిన పేదసుతున్‌గురించి, ఏ 
చక్కనితల్లి రోదనముసల్పెడినో వినుచుంటివా ప్రభూ. 


కరుణానందమయా! మదీయసుఖస్వర్గారామమందున్న, సుం 
దర రత్నస్థగితంబునై; తళతళత్మాంతుల్‌ ప్రసారించు, చి 
త్తరువుల్‌ గట్టిన సింహపీరికను పాతాళంబునన్‌ ద్రోసి, గం 
దరగోళంబొనరించి నాబ్రతుకులో దావాగ్నులన్‌ రేపితే...? 


ఇదినీవిస్ఫత విశ్వగోళచరితం బెన్నాళ్ళు మాచిత్తముల్‌ 

వ్యధతో నిట్టుల కృంగజేసెదవు? దేవా! వ్యర్థులన్‌ జేతువా! 
మదమాత్సర్య ప్రచండవహిబడి దౌర్భాగ్యంబుగాజచ్చు టే, 
నుదటన్‌ వ్రాయుటజెల్లునా? ఇదియు మున్నూ రేండ్లకున్‌ దన్సదా? 


ఆలోచన... 


ఈ లోకంబున సత్యవర్త నను ధర్మేచ్చన్‌ గనన్‌ బోము, ఘో 
రాలా చెప్పగలేము, దీనజనులన్‌ రాపాడి, హింసించు, శా 
ర్ల్టూలావాస భయంకరాటవిగ, నిర్భ్ధూమంబునైపోయె ఇం 
కేలా నీప్రళభయోగ్రతాండవము సాగించంగ రావోప్రభూ! 


నీయశస్సు శాశ్వతముగా నిఖీలవిశ్వ 
గోళమందున చిత్రించగోరి తేని 
(క్రితము నీపేరుమీద సాగించినట్టి, 

ఈ దురన్యాయసాంఘికహింసలకును 
బాధ్యతవహించి, పేదలబ్రతుకులపయి 
నమృతధారలుచల్లి చల్లార్చు మగ్ని 


32 శరధార 


ఎవరికి తెలు సు...........? 


వెలుతురునుమింగి మిక్కిలి బలిసిపోయి 
నట్టి, తమసము, తనకుదానైస్ఫజించు 
కొన్న తెజలను చేదించి, కన్ను దెజచి, 
వెలుగుబాటల నడిచిన వీరుడెవడొ? 


భయద మృత్యుప్రభంజనార్భటిని స్వేయ 
శక్తిగాభ్రమియించి, దిశాంత వ్యాప్త 

మైన సామ్రాజ్యన్థాపనకై ప్రయత్న 

ముల నొనర్చిడి, మూఢుల మూర్ధమెంతొ...? 


రత్నమకుటధారులు మహారాజసములు; 
బ్రతుకునేలకంటగ ద్రొక్కబడిననరులు 
ఒక ప్రదేశాన సములయి యుండుటకును 
రావలసియున్న ఘోరప్రళభయమదెంతో...? 


అందరికి అందరాని ఆనందమయ సు 
ధామధుర జీవితానుభోక్తత లభించు 
నాశలో, చిచ్చురేపుకొన్నట్టివ్యక్తి 
మానసికమైన వేదనసారమెంతొ...? 


ఎవరికి తెలుసు....? 


33 


34 


అతిప్రమాదభూయిష్ట జీవితపథాన 
నడువలొకొంటిగా, నవనాడులు కృళి 
యింప, ఈ మార్గమును విసర్జించి, శాశ్వ 


తుడయిపోను, అవసరమైనఘడియెలెన్నా....? 


త్యాగమొనరించి, ప్రాణాలుధారవోసి 
నిలుపుకొన్నసంపద వారి నెత్తి గొట్టి 
దోచుకొని, దేశదేశాలలో చరించి 
పెంచుకొన్న ప్రతిష్టకు విలువయెంతొ...? 


9 


శరధార 


ఏమని వ్రాయుదున్‌...? 


ఏమనివ్రాయుదున్‌? హృదయమే ఇసుమంతయు లేని క్రూర దీ 
క్షా మదమత్తులైన లయకారులహస్త శతఘ్సికిన్‌, స్వసే 
వామహితాత్ములౌ తెలుగువారల గుండెల నప్పజెప్పు చు 
న్నామనివ్రాయనా...? పయిని, నా కలమెట్టులసాగు సోదరీ 


ఎక్కడిపాడులోకమిది యేమి మహాప్రళయాగ్ని, దీని కిం 
కెక్కడతావులేద? రమణీయమనోజ్ఞ కళామతల్లి! నీ 
దృక్కులుమాసిపోవగ సతీమణులార్చగ మారణాగ్ని పెం 
పెక్కిన రాక్షసేచ్చతో దహించెను సోదరి! నీ శరీరమన్‌. 


ఇది నీ యుజ్వల దేశసేవఫలమా? ఎన్నో శతాబ్దాల సం 
(గధితానూన తెలుంగునాగరికత ప్రాశస్త్యమా? లేక, దు 
ర్మద పైశాచిక, వికృతంపునటనంబా? ఏదియో? చిత్రమౌ 
పధకున్‌ పాలయితీవు, దేశ చరితల్‌ వర్ణించు నీ గాథలన్‌. 


ఏమని వ్రాయుదున్‌....? 


35 


తెలంగాణ సాహిత్య అకాడమి ప్రచురణలు 


1. శాతవాహనుల నుండి కాకతీయుల వరకు గౌ, సంపాదకులు డా॥ నందిని సిద్గారెడ్డి 110/- 
సంపాదకులు అచార్య గా॥ జి. అరుణకుమారి, గా॥ మల్లెగోడ గంగాప్రసారు 
2, తెలంగాణ పద్యకవితా వైభవం డా. గండ్ర లక్ష్మణరావు 50/- 
3. మూడుతరాల తెలంగాణ కథ నంపాదకులు: డౌ.నందిని నిద్గారెడ్డి 300/- 
డా.సదానంధ్‌ శారద, డా.ఎ.యం. అయోధ్యరెడి, డా. బి.వి.ఎన్‌. స్వామి 
4. _ తెలంగాణ సామెతలు సకరణ: చైతన్య ప్రకాళ్‌ 100/- 
5. తెలంగాణ నవలా వికాన౦ కాసుల (ప్రతాపరెడ్డి 50/- 
6. తెలంగాణ సీనీ గేయ వైభవం డౌ. కందికొండ 125/- 
7 మాదిరాజు రామకోటి శ్వరరావు స్వియచరిత్ర మాదిరాజు రామకోటేశ్వరరావు 200/- 
8, ధ్రత్యేక తెలంగాణ ఉద్యమ కవిత్వం డా, వెల్ప౦డ శ్రీధర్‌ 60/- 
9. ఈగ బుచ్చిదాను (సంకీర్తనలు, శతకము) దౌ వీ.భాస్మరయోగి 70/- 
10. తెలంగాణ శాతవావానుల వారన త్వం డా. ఈమని శివనాగిరెడ్డి 50/- 
11. తెలంగాణలో భావకవితా వికానం సం॥ సామిడి జగన్‌ రెడ్డి 350/- 
12. శొలినాళ్ల సోయి బెల్లంకొండ సంవతుకుమార్‌ 50/- 
13. గోండ్యానాలాందు ఎంత ప్రాబీనమై నదో 
తెలుగుకూడా అంతే ప్రాచీనమైనది డా. సగిలి సుధారాణి 50/- 
14. మందార మకరందాలు దౌ. నీ, నారాయణరెడ్డి 30/- 
15. వాగ్బూషణం భూషణం దా. ఇరివెంటి కృష్ణమూర్తి 20/- 
16. రైతు బుణ విముక్తి రాళ్ళబండి రాఘువశర్మ 25|- 
17. బ్రిటిష్‌ గ్రంథాలయంలో సేకరణ: చాడా సృజన్‌రెడ్డి 50/- 
తెలుగువుస్తకాల పట్టిక కములు కరుణనాయుడు,అదిత్య అల్లాడి 
18. రసార్గవ సుధాకరము సంపాదకులు: డా॥ శ్రీరంగాచార్య 250/- 
19. నింహగిరి వచనములు కృష్ణమాచార్య ప్రణీత 40/- 
20. నందగిరి ఇందిరాదేవి కథలు నందగిరి ఇందిరాదేవి 50/- 
21. మాదిరెడ్డి సులోచన కథలు మాదిరెడ్డి సులోచన 120/- 
22. _గంగావుర మహాత్యము శ్రీ రెడ్రెడ్డి మల్లారెడ్డి దేశాయి 60/- 
23. లోకమలహరి నవలలు లోకమలవారి శీగ్ట్‌/- 
24, ప్రతావరుద్ర చరిత్రము ఏకానమునాథుడు ర్‌ఫ్‌/- 
25. గెలువు మనదే వర్చా దురాప్రసాదరావు 25|- 
26. _అడ్లూరి అయోధ్యరామకవి రచనలు తెలంగాణ మంటల్లో / పోలిసు చర్యలు 30/- 
27, తవలీ సంవరణము డౌ॥ పాటిబండ మాధవశర్శ 80/- 
28. గజల్‌ గీతికలు పటేలు అనంతయ్య 30/- 
20, వజ్లాలగవ్‌ జయవల్ల పుడు 70/- 
80, కాకలీయులనుండి అనథ్‌ జాహీల వరకు నంపా: ఆచార్య డా॥ జి, అరుణకుమారి, 800/- 
డా॥ మల్లెగోడ గంగాప్రసాదు 
31. చన్న బసవేశ్వరుని వచనములు రేకలిగే మఠం వీరయ్య డీగ్ట్‌/- 
32. ఉత్పల నత్యనారాయణాచార్య నగరకావ్యాలు ఉత్పల సత్యనారాయణాచార్య 75|- 
క పాస సాహిత్య త్రైమాసిక 25/- 


తెలంగాణ చరిత్ర సంస్కృతి వ్యాస సంకలనం 200/- 


